

















మూతృడులదినల 


( వేదవ్యాసుని “వాయుపురాణం”లోని 16 శ్లోకాలు) 
చిత్రలేఖనం 
శ బాప 
వ్యాఖ్యానం 
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 





Mathruvandanam 


ప్రతులు : 2000 


ప్రథమ ప్రచురణ: జనవరి 2015 


ప్రచురణ కర్త : జయంతి చారిటబుల్‌ ఫౌండేషన్‌ 
Subbarao Jayanthi 

28 W 260 Belleau Dr 

Winfield, IL-60190, U.S.A. 

Jaysubbu2 @ comcast.net 


Cover & Illustrations : బాపు 
Layout: T. Naveen, Design: G. Rajesh 
Printed at: Sree Kalanjali Graphics, Hyd. 


Our Sincere Thanks to: 

Sri Bapu- Sri Ramana 

Sri Chaganti Koteswara Rao 
Sri KI Varaprasad Reddy 


Image courtesy: 
GMR-Varalakshmi Foundation 
With due acknowledge to GMR Varalaxmi Foundation for Bapu lllustration’s and Shlokas from ‘Ammapadam’ 


Content Courtesy: 
Shantha- Vasantha Trust, Hyd. 


అలి , అమూల్యం 


పరిచయము అక్కరలేనిది - అమ్మ 


అ ga ఎజ్‌ 





“అమ్మ” - పరిచయమక్కరలేని ఏకైక వ్యక్తి, పదం. స్యష్టికర్తగా, స్టితి కర్తగా, ప్రకయ కర్తగా (నిద్రపుచ్చుతోంది 
కనుకు ఆమె పరబ్రహ్మ స్వరూపిణి, పిత్యబుణాన్ని తీర్చుకోవచ్చు కానీ, మాత్య బుణం తీర్చుకోవడం సాధ్యం కాదని 
శాస్త్రవాక్కు. 

“అమ్మ” - ఓదార్పు, ధైర్యం, అప్మాయత, ప్రేమ మరియు ఆశీస్సుల కలబోత. అట్టి అమ్మతనానికి శ్లోకరూప పట్టాభిషేకమే 
“మాత్యషోడశి”. ప్రతి శ్లోకానికి “బాపుగారు గీసిన బొమ్మలు మనసుని ఆరతతో నింపేస్తాయి. 

ఈ శ్లోకాలను హృద్యమైన తాత్సర్యంతో, బాపుగారి బొమ్మలతో, నా వ్యాఖ్యానంతో గ్రంథరూపంలో తేవడానికి శ్రీ 
వరప్రసాద్‌ రెడ్డి గారు చేస్తున్న యీ ప్రయత్నం పరమ సంతోషదాయకం. 

శ్రీ వరప్రసాద్‌ గారు సహజంగా మాత్య, పిత్య భక్తి పరాయణులు. 

ఈ పుస్తకాన్ని చదవడం, సంస్కారాన్ని పెంచి, మనిషి - మనిషిగా బ్రతకటానికి మార్గం సుగమం చేస్తుందనడం 
నిస్టందేహం. 

ఈశ్వరానుగ్రహంతో శ్రీ వరప్రసాద్‌ గారు మరిన్ని సత్కారాలు చేయాలని ఆశిస్తూ... 


కాకినాడ బుభజన విధేయుడు 
28 జూన్‌14 చాగంటి కోటేశ్వర శర్మ 


మ త) జ 


mE me ల క ME 


wm ఈ ౫ 


ద్ర శే॥ శ్రీమతి సతామవోలక్షి 





Wl a Bu 0s a 





| 
శ్‌ 
ళ్‌ 
జ 
క్ష 
య. 
క్ష 
స 


అమ్మపీద౦ 


అమ్మ... ఒక అపురూప శబ్దం. పుడుతూనే బిడ్డ స్పష్టంగా వెలువరించే ధ్వని 'అ. ఓంకారం కూడా అకారం 
తోనే మొదలువుతుంది. పశువుల అంబారవంలోనూ 'అి వున్నది. ఏ భాషలో నైనా అమ్మను సూచించే శబ్దాలు, 
చిన్న చిన్న తేడాలతో, మన “అమ్మ'కు రూపాంతరాలుగానే వున్నాయి. అంటే అమ్మకు, అమ్మతనానికి దేశ, కాల 
అవధులు లేవు ; అమ్మ విషయంలో అస్తి నాస్తి ఏచికిత్సకు తావూ లేదు. 

అవాస్తవాలకూ, అతిశయోక్తులకూ, ఆలంకారికతకు కూడా అస్కారం లేని పాలకడలి అమ్మ! 

మన భారతీయ జీవితంలో, సాంస్కృతిక జీవనంలో అమ్మది దివ్యస్థానం. అమ్మది పరమేశ్వర్‌ స్థానం. అందుకనే 
పరమేశ్వరిని 'అమ్మి అంటాం. 

ఏ పని చేసినా సమాజానికి ఉపయోగపడాలని చిన్నప్టట్టించి మా అమ్మ చెబుతుండేది. చదువు పూర్తికాగానే 
ఉద్యోగం చేస్తానంటే వ్యాపారం చేయమని ధైర్యం చెప్పి, ప్రేరణ కలిగించినది అమ్మ. ఆర్థికంగా, రాజకీయంగా 
ఎవరి అండ లేకపోయినా ఈ స్థాయికి వచ్చానంటే అమ్మ అండదండలు, ఆశీర్వచనాలే కారణం. 

అమ్మమీది అభిమానం, వాత్త్లల్లంతో అమ్మకు స్మృతిగా 'అమ్మపదంి అనే పుస్తకానికి రూపకల్పన చేయించాను. 
మా వ్యవస్థలోని సాహితి స్పర్మకలిగిన మేధావుల సహకారంతో 'బాపుగారి చేత 'వాయుపురాణం'లోని శ్లోకాలకు 
చిత్రాలను గీయించి వాటిని 'అమ్మపదంి పుస్తకంలో పొందుపరిచాను. ఇవి తల్లిబిడ్డల మధ్య ఉన్నా బంధానికి 
అత్యున్నత విశ్లేషణగా పాఠకుల మదిలో నిలిచిపోతాయి. ఈ చిత్రాలే మాత్యవందనంి పుస్తకానికి స్టూర్తి కావడం 


గాకు ఆనందదాయకం 


భవదీయుడు 
గ్రంథి మల్లికార్జున రావు 


తల్లీ నిన్ను దలంచి... 





అమ్మ గురించి భారతీయ ఆర్షధర్మం ఎంత అద్భుతంగా చెప్పిందో... అమ్మ గురించి బాపుగారూ 
అంత గొప్పగానే బొమ్మ కట్టారు! 

వాయుపురాణాంతర్గ్లత శ్లోకాలకి ఆయన గీసిన బొమ్మలు కుంచెతోగాక.... హృదయంతో 
గీసినట్టున్నాయ్‌. 

.. మనకి గోరుముద్దలు తినిపించిన కన్నతల్లికి మనం పిండ ప్రదానం ఎందుకు చెయ్యాలి 
అన్న సంగతిని గుండెని పిండేలా... చిత్రించారు! 

ఈ అమ్మ బొమ్మల పుస్తకాన్ని కళ్లు తడవకుండ తిప్పడం అసాధ్యం (మానవాతితులకు తప్ప...) 

ఈ అద్భుతాన్ని ఆవిష్కరించిన వరప్రసాద్‌ గారి మాత్యమూర్తి శాంతమ్మగారు పుణ్చాత్మురాలు....! 


వరప్రసాద్‌ ధన్యులు. 


హైదరాబాద్‌ భవదీయుడు 
7 ఆగష్టు 14 తనికెళ్ల భరణి 


న్స్‌ 
(1 
a 
ee 
(| 
ఓ. 
క్ష్‌ 
న. 
| 
a 
J 
క్ష 
a 
i 
* 
ల! 
ల! 


జన్తనివృడమ కాదు బన్నంతా యిస్తూ వుండేద - అమ్మ 


mE డై జ బ్‌ ల 


a rr rr er EE నాం! 





మన భారతీయ సంస్కృతి మొత్తం మాత్యసంస్కృతి 

నదులను స్త్రీమూర్తిగా, మాతగా పూజిస్తాం! 

గోవును గోమాతగా కొలుస్తాం! 

భూమిని భూమాతగా కీర్తిస్తాం 

మన దేశాన్ని భరతమాతగా ఆరాధిస్తాం 

మాత్యమూర్తిలోనే యీ సకల చరాచరస్యష్టి యావత్తు స్యష్టింపబడింది. 


'అమ్మ' - ప్రతి శిశువు నోటి వెంట వచ్చ తొలి పలుకు 

ఈ రండక్షరాలు అమృ్మతబిందువులు - ఆత్మీయతా సింధువులు 

అమ్మకు నిండైన నిర్వచనం - 

- పగలూ రాత్రీ అనక, ఏశ్రమంచక కన్నవారికోసం పరిశ్రమించే ప్రాణి యంత్రం. 
హృదయంతో ఎవ్వరూ మాట్లాడలేరు - ఒక్క అమ్మతప్ప ! 


అమ్మది షరతుల్లేని ప్రేమ - 

అమ్మది ప్రతిఫలం ఆశించని సేవ - 

గర్భస్థశిశువుకు తన ఊపిరి, తన ఆహారం పంచే త్యాగం - 
పొత్తిళ్లలోని పాపకు తన స్తన్యమిచ్చి జీవం పోసే దేవత 


తొలిగోరు ముద్దలు తినిపించి కడుపు చల్లపరుస్తుంది 
తొలిపలుకులు నేర్పించి, పలికించి మనసు వికసింపచేస్తుంది 


సహనానికి భూదేవి - వాత్సల్యానికి ఆకాశం - సేద తీరడానికి వేసవి వెన్నెల 
అమ్మంటే ఓ తరంగం - నిరంతర ప్రవాహం - నిత్య పరిమళం 

అమ్మంటే పచ్చగా పండి ఒరిగిన చేను 

అమ్మంటే నిండుగా పండిన రసాల మామిడి తోట 


అమ్మంటే పోతన 'మందార మకరందంి 
అమ్మంటే కృష్ణశాస్త్రి 'కవితా కల్హారం'” 
అమ్మంటే నారాయణరెడ్డి 'రసరమ్మ గీతం” 


నిజానికి అవేవీ బీటు రావు అమ్మకు - 
అమ్మలాంటిది ఎవరంటే ఒకే ఒక్కఅమ్మే! అంతే! 
అమ్మకు బుణం తీర్షుకోలేము - 

అమ్మకు అమ్మైపుడితే తప్ప ! 

అమ్మకు జేజేలు ! 


హైదరాబాద్‌ భవదీయుడు 
1 ఆగస్టు 14 వరప్రసాద్‌ రెడ్డి 


లీలా 


గర్భిణిది ఒక రకమైన కష్టం కాదు, నెలలు 
గడిచిన కొద్దీ ఆమె రూపు మారిపోతుంది, శరీరం 
భారమవుతుంది, న్నానం, పానం, వస్త్రధారణ అన్నీ 
అవస్టలతో కూడుకున్నవె. పండగైనా, ఉత్సవం 
జరిగినా యింట్లో అందరూ బయటకు వెళ్లినపుడు 
ఆవా ఒక్కతె యింట్లో వుండిపోతుంది. 
పడుక్కోవడానికి కూడా అవస్థ పడుతుంది. అడుగు 
తీసి అడుగు వేయడం కష్టం. మెట్లు ఎక్కలేదు, 
దిగలేదు. నేల ఎగుడు దిగుడుగా వుందేమో, 
కంటకావృతంగా వుందేమో, శిలామయంగా 
వుందేమో, నాచుతో పాకుడుపట్టి వుందేమో, తను 
జారివడితే కడుపులోని శిశువుకి ఏవైనా 
అవుతుందేమోనన్న భయంతో ఆమె చూసుకుని 
చూసుకుని నడవాలి. కానీ ఎత్తయిన కడుపు 
కారణంగా ఆమెకు భూమి కనబడదు. 

“అమ్మా, నీవు నాకోసం అటువంటి కష్టం 
పడ్డావు. అసలు గర్భం తరించడమంటెన 
మనుగకక ముప్పు తెచ్చుకున్నట్లు...! భూమిపై 
నడిచేటప్పుడు మరింత కష్టం. నాకోసం అవన్నీ 
సహించిన తల్లీ, నీవు దేవుడితో సమానం” అని 
చెప్తూ శిశువు పాదాభివందనం చేస్తున్నట్లు బాపు 

గీశారు. ఆమె కాలికున్న మట్టెలు, మంజీరాలు 

రణ్‌ ర వుతలే uo వీయమే గమ్‌ ఎనీ ర్క? గర్భం దరింనగుడే దుక్మం. దితి తోడు గుచు దిగుడు ఆమె సౌభాగ్యత్వాన్ని, చుట్టూ వున్న పద్మాలు 
94 ష్క్రకులా రిం మారీ పిరోంరి దవిత్యూలారి పేంకూద్‌ నడవడం అంతకన్న 40 . ౪ కష్షంకరినిరాని నందక లక్ష్మిత్వాన్ని సూచిస్తున్నాయి. 

site nu సకశిసు ర కు గుడిలోని దేవత మన కోసం మాతృమూర్తిగా 

త్ర Hagler అనట్టు ల నడిచివస్తోంది. ఆమె మార్గంలో కొండలున్నాయి, 
రాళ్లున్నాయి. అయినా మనకోసం దిగి వస్తోంది. సి 
ఒక జీవి గత జన్మల పాపాలను ప్రక్షాళన చసుకుని 
సత్నార్వాలు చేయడానికి యూ జన్మలో తల్లి కడుపున 3౫ 
పుడతాడు. అతని పాలిట అది గర్భాలయము. 


తస్యా 





యూత్‌ కశత ఛీంతి, చెప్‌ తూత్తున్చ +నిలతీశం 
తస్య ఫిర్చ్యరుకగుర్థయ యార్చీవింం దది తుం 


Fob $85 చరి నింతతో నాధ ండుకుంపి, 
లిటుర్‌ం[3-వంతీ క వినిరింశందుకు ప్రతిగా 
ఉఊకూత్పుముంాన్న నోరు పతులు సు కుకు 


ఇతి 
ఖో? 


బిర్య ఎలా పుట్టినా తల్లికి సమ్మతమె. 
వికలాంగుడైనా, బుద్ధిమాంద్యం కలవాడైనా లోకానికి 
అంతటికీ బరువుగా తోచినా తల్లికి మాత్రం భారం 
కాడు. వాడెలా బతుకుతాడోనని జీవితాంతం 
చింతిస్తుంది. బిడ్డ పయోజకుడై మణులు, మాన్యాలు 
సంపాదించినా తల్లి ఏమీ కోరదు: వాడు ఆరోగ్యంగా, 
సంతోషంగా వుంటే చాలనుకుని తృప్తి పడుతుంది. 

“అమ్మా, పుట్టింట్లో నిన్ను అల్లారుముద్దుగా 
పెంచారు. అత్తింట్లో కూడా నువ్వు అందరికీ 
శుమాన్పదురాలివే. అందరి మన్ననలూ 
పొందినదానివే. అయినా కేవలం సంతానం టో 
కలగలేదన్న కారణంగా నువ్వు దుఃఖీంచావు. పిల్లలు 
పుడితేనే జన్మ సార్ధక్యం అనుకున్నావు. నన 
ఎటువంటి వాడినో, నా గుణం ఎటువంటిదో నీకు 
తెలియదు. అయినా నాకోసం పరితపించావు. నేను 
బయటకు రాక ఏడిపించాను. క్షమించమ్మా? అనె 
భావాన్ని వ్యక్తీకరించడానికి బాపు శిశువు తల్లిని 
ఓదారుస్తున్నట్లుగా చిత్రీకరించారు. 

అంతేకాదు, ఆ తల్లి చింతను అద్భుతంగా 
చిత్రీకరించారు. శోకకారణం లోపల వుంది కాబట్ట 
ఆవా పెద్దపెద్ద కళ్లను కిందకు వాల్చి 
అ(శశుబిందువులను రాలుస్తోంది. జుట్టు వాయ 
మొహంపై పడుతోంది. నిజానికి కన్నీళ్లు తుడవాల్సింది 
భర్త, తలిదండ్రులు, అత్తమామలు. కానీ యిక్కడ 
శిశువు చెత ఆ పని చేయిస్తున్నారు బాపు. 

ఆ తుడవడంలో కూడా ఆమె చిబుకాన్ని ఒక 
చేత పట్టి, మరొక చేతి వేళ్లతో ఆమె బుగ్గలు స 
రాస్తున్నాడు. శిశువు చేతులకు మాత్రమే యిక్కడ క్వి 
ప్రాధాన్యత. మొహం లెదు. ఆ మొహం నాది, మీది, 2 
అందరిదీ..! | 





శూరి కూసి కృతం కషం సేదని లన తేరూసీ 
ర్య రిష్నీళయులా కయ Srp SRW 


| bo b(oGo సెల పా ఫం 6520న ఏందుటు 
శ్ర3ని ఈ రూర్భకిండాన్ని గి రుప్చిట్రల్బటు 


ఇ తి 
న్‌్‌ క్‌ 


ఐదవ నెల దాటిన తర్వాత నుండి తల్లి విన్న 
విషయాలన్ని కడుపులో బిడ్డ గ్రహించి సంస్మారాన్ని శ్లో 
అలవర్చుకుంటాడు. అప్పుడు నేర్చిన సంస్కారమే 
అతని జీవనయానానికి చుక్కానిగా మారుతుంది. 
సత్మార్యాలు చెసి శివసాయుజ్యం పొందగలిగే 
సద్బుద్ధిని ప్రసాదిస్తుంది. బిడ్డకు ఆ సంస్కారం 
అలవడడానికి ఆవా ఓవిక లేకపోయినా 
పురాణశవణానికి వెళుతుంది. నెలలు నిండిన కం 
[శ్రమకు ఓర్వలేక యింట్లో వుండిపోయినా మంచి 
విషయాలు వింటుంది. 

మాసాలు నిండుతున్న కొద్దీ పొట్ట బరువు 
పెరుగుతుంది. గరిమనాాభి స్ధానం మారి విపరీతమైన 
నడుం నొప్పి కలుగుతుంది. “దాన్ని నివారించడానికి 
ఆమె భుజాలు వెనక్కి విరిచి నడుముకు ఆసరాగా స్మి 
నిలుపుతుంది. బాధను ఓర్చుకోవడానికి ముఖాన్ని జ్‌ 
పైకెత్తుతుంది. 

పురుషుడైన బాపు గర్భిణి శరీరంలోకి 
పరకాయప్రవెశం చేసి, ఆ భావాన్ని ఆవాహన 
చేసుకుని తన కుంచెలో బంధించారు. శ్రమతో, 
స్వేదంతో తడిసిన ఆమె జుట్టు పాయ కళ్లమీదుగా 
చెంపలమీదకు పడుతూంటే చూసినవారు సైతం 
సహానుభూతి పొందుతారు. 

“అమ్మా, నెలలు దాటుతున్నపుడు క్రేశం 
అనుభవిస్తూ మృత్యువు నీడలోకి చేరావు. నీ [ప్రాణాన్ని 
నిలబెట్టవలసిన నను తోపల ఏ స్టితిలో వున్నానో, 
నా రూవుళేఖలు ఎలా వున్నాయో సీతం 
తెలియకపోయినా నాకోసం యింత కష్టాన్ని! | 
అనుభవించావు. తలకిందులుగా తపస్సు చేసినా నేను'త్హో 
నీ బుణాన్ని తీర్చుకోగలనా అమ్మా అని శిశువు. 
ప్రార్థించినట్లు చిత్రీకరించారు. 





నీంపూక్లి దినమే ర్‌ి అత్యంతం మూస్ప్రటడుశం 
త్‌ af A nod రియ మూర ఉచిత్తు[హం 


ఏదికైంలు శింట4 శర్వ, శర్తినైక నీక ఎక్కువ క్షం 


కరRందినందుకి) పతిగా ఈ తూర్భపింటుం 


ఇ తి 


పదవ నెల వచ్చెటప్పటికి తల్లి పడ పరివెదన 
వర్ణనాతీతం. అయినా ఆమెకు వంశాంకురం 
ఎదంగంతంన్నాడ న్న నంతోషం లోలోవకు 
కలుగుతూంటుంది. బాధ, సంతోషం రెండూ 
మొహంలో కదలాడుతూండగా పూర్ణగర్భిణి ఏప్ర 
న గడ. చెక్కకో వాల్చి, గుండెలను వెనక్కి 
కడుపును ముందుకు నెట్టి కటిక నేలపై 
కూర్చోవడాన్ని వైద్యులు 'మాతృత్వపుశోభ (ప్రైడ్‌ 
ఆఫ్‌ మదర్‌హుడ్‌) గా వర్ణిస్తారు. 
ఆమె పాదాలు రెండూ ఒక చోట చేర్చి 
కూర్చోలేదు. అందువలన ఒక కాలు చాచి, మరొక 
కాలును అస్తవ్యస్తంగా వుంచుకుని ఉపశాంతి 
పొందుతుంది. ఆ భంగిమను బాపు అద్భుతంగా 
పట్టుకున్నారు. కుడిచేతిని ఆసరాగా చేసుకుని, 
ఎడమచేతితో కడుపు నిమురుకుంటూ, తనివితీరా 
చూసుకుంటూన్న తల్లి వాదాలకు శిశువు 
నమస్మరిస్తున్నాదు. శృంగేరిలో యిటువంటి 
విగహమే వుంది. పరమశివుడు ఒక కాలు చాచి 
కూర్చుని వుండగా నందీశ్వరుడు మనుష్యరూపంలో 
ఆయన పాదాన్ని రెండు చేతులా పట్టుకుని కళ్ల 
కద్దుకుంటూ వుంటాడు. 
బాపు యిక్కడో చమత్మారం చేశారు. పరికించి 
చూస్తే పిల్లవాడు తల్లి పాదంపై తలవాల్సి 
పడుకున్నట్టు తోస్తుంది. పిల్లవాడు తన చుట్టూ 
తిరుగుతూంటేనే తల్లికి శాంతి, అమ్మను తాకుతూ, 
ఆమె చీరచెంగుతో ఆడుకుంటూ వుంటే పిల్లవాడికి 
పశాంతి. అమ్మ స్పర్శ కాదు, ఆమె కట్టివిడిచిన 
రలతో కుట్టిన బొంతపై పడుక్కున్నా మనసుకెంతో 
హాయి. ఈ బొమ్మ చూడగానె బాల్యంలో మా అమ్మ 
మెట్టెలు నా నుదుటిని నొక్కుతుండగా ఆమె : 
పాదాలపై నిద్రించిన ఘట్టం గుర్తుకు వచ్చింది. 





సాదియ్యుం తాజయేక్‌ వః ఉభ్మూశి 6శరేదశం 
ఉక కిచ్చ లాక్ళియ | తూర్భీషిండం ఉచిత్తుహం 


నస కీ కరం బగు తుందర్మీ అకక తే! 
(bow డు యం ఏఓిని తర్వత కూడా 
ఏత రోడన్ముకీంటుకు కుతనా కిక Ange Pao 


ara 


అమ్మ కంటె పూజనీయమైనది లేదు. కానీ హీ 
కడుపులోని బిడ్డ మ దెమిటి? తన్నడం! లోకంలో త్రో 
ఎవరి చేతనైనా తన్నులు తింటే అవమానంగా 
భావించి జీవితాంతం బాధపడతాం. కానీ తల్లి యీ 
తాపులకు పులకిస్తుంది. బిడ్డ తనకు సత్మారం చేసినట్టు 
భావిస్తుంది. చిరువ్రాణికి గర్భాలయంలో ఆశయమిస్తే 
ప్రతిగా వాదు యిచ్చే బహుమతి యిదా? అని ఫిర్వాదు 
చెయటం, గొప్పగా, గర్వంగా తన తల్లికి 
చెప్పుకుంటుంది. 

ఇరుకు ప్రదేశం కాబట్టి అటుయిటు కదిలేందుకు 
అవకాశం లేక కడుపులో వుండగా తన్నాడనుకుని జ్లి 
సరిపెట్టుకున్నా, బయటకు వచ్చాక మాత్రం 
తన్నలెదా? పాలు తాగుతూనే గుండెల్ని తంతాడు. 
ఆమె పరమపవిత్రంగా చత మంగళసూత్రం 
పట్టుకుని ఆటలాడాడు. తల్లి కవత తెచ్చుకుందా? 
లేదే! ఆ పాదాల్ని చేతుల్ని ముద్దాడింది. అడుగులు 
వేయడం రాగానే పరిగెట్టుకుని వచ్చి దబ్బున మది 
పడితే చీదరించుకుందా? అబ్బి! 

పిల్లవాడు కాలితో తన్నుతూ వుంటే మురిపెంగా 
చూసుకుంటున్న తల్లి చిత్రాన్ని బాపు కొద్దిగా పైకెత్తిన 
మోముతో (బాధతో వున్నపుడు ఎత్తినంత పైకి కాదు, 
గమనించండి) నొక్కిపెట్టిన పెదాలతో, ఉబికిన 
బుగ్గలతో ఆస్వాదిస్తున్న దృశ్యం అపూర్వం. తన 
చేతులతో ఒక అవురూవమైన వన్తువునో, 
పూలపొట్లాన్నో పట్టుకున్నంత సున్నితంగా బిడ్డను 
పట్టుకుంది. పిల్లవాడి తాపుల ద్వారా పొందుతున్న 
అనుభూతిని మెదడులో నిక్షిప్తం చేసుకోవడానికి & 
కాబోలు మూసుకున్న ఆమె కనుల సోయగం జి 
సౌందర్యలహరే కదా! ఈ దృశ్యం చూసినపుడు అమ్మ 
మన పట్ల చూపిన జెదార్యం గుర్తుకు వచ్చి కళ్లు 





వైఖ్యాం కవే కాసే, తూతావంచతి. దుర్యఫం 
కత శిచ్చుకు తార్ధియ, మూర్చవిండం ఉవిత్తతం 


bso ous K6 bot Ay Rp హన 


నిద ఎన్లో పేరం-చేయ్యాతంసితాల్చ్రంది. అంముప్‌ కుతిగా 


ోమాూత్షనింటం నకు సాాప్రిసున్నుతు 


BO 
ణయ 


పసవమంటేనే పునర్జన్మ. తర్వాత మాత్రం 
విశ్రాంతి వుంటుందా? 'బెడ్‌ రెస్ట్‌ అనె మాట తల్లికి 
ఎప్పుడూ అన్వయించదు. నవజాత శిశువు రాత్రి 
నిదురించడు. ఉత్తిపుణ్యానికి ఏడుస్తాడు. వెరె 
ఎవరెత్తుకున్నా ఊరడిల్లడు. తల్లి స్పర్శ తప్ప 
వెరెవరిద అంగీకరించడు. తల్లికి రాత్రి నిద 
పురడదుః తట్టుకునేందుకు ఒంట్లో శక్తి వుండదు. 

ప్రసవంలో నెత్తురు చాలా పోతుంది. శరీరం 
శిథిలమై పోతుంది. గర్భాశయం సాధారణ 
పరిమాణానికి చేరేవరకు కోలుకోదు. తనకు 
యిష్టమైనవి, తన ఆరోగ్యానికి కావలసినవి 
సేవించలేదు. తనేదైనా తింటే తన పాలు తాగే 
బిడ్డకు పడదేమోనని భయం. బిడ్డకు రోగం వస్తే 


౬ తల్లి పథ్యం చేయాలి. 


కావాలనుకున్నా తల్లి తినలేదు, గారాబం చేసి 
పెట్టినా బిడ్డ తినడు. బతిమాలగా నాలుగు ముద్దలు 
తింటే తన కడుపు నిండినంత సంతోషం తల్లికి. 
నిరంతరం వాడి ధ్యాసే. నిద్రలో కూడా మంచం 
సురడి బిడ్డ ఎక్కడ దొర్లిపడతాడోనన్న బెంగతో త్‌ 
చేయి వేసి కాపాడుకుంటూ వుంటుంది. 

సదా రక్షించే ఆ తల్లిని బాపు తన బొమ్మలో 
ఆవిష్కరించారు. అరచేతులను భరిణగా చేసి, వెళ్లను 
వంచి నిద్రిస్తున్న శిశువుపై యీగ సైతం వాలకుండా 
భద్రంగా చూసుకుంటున్న ఆ అమ్మ ఆరోగ్యం ఎంత 
క్షీణించిందో గాజుల ద్వారా సూచించారు. ఎడమ 
చేతికి వుండవలసిన రెండు గాజుల్లో ఒకటి ఆమె 
చికిబోవడం వలన జారి పడిపోయింది. ఈ బొమ్మ స్వి 
చూడగానే అమ్మ చేత్తో ఏదైనా తినాలని, తల 
నిమిరించుకోవాలని అనిపించడంలో ఆశ్చర్యం = 
ఏముంది? 





are 3% 
రన్న re, 

శరీరత్వ్యాగం చెసిన తర్వాత అగ్నిసంన్నారం = 
జరుగుతుంది. సనాతనధర్మం ప్రకారం ప్రధాన 
ఆరాధ్యదైవం అగ్నిదేవుడు. బ్రతికి వున్నంతకాలం 
జీవుడు అగ్నికి హవిస్సులు అర్పిస్తాడు. జీవుని 
మరణానంతరం అతని శరీరాన్న అగ్నికి 
హవిస్సుగా పుత్రుడు సమర్పిస్తాడు. 

శరీరంలోని ధాతువులన్నీ నిరాహారంగా 
దహింది శోషిలచడాసికి మూడు రోజుతు 
పడుతుంది. అప్పుడే అనస్తిసంచయనం 
జరుగుతుంది. భీష్ముడు అష్టమినాడు శరీరత్యాగం 
చేస్తే శోషణ ఏకాదశి నాటికి పూర్తయింది. 

బిడ్డ పుట్టడం కొసరి పుట్టిన తర్వాత అతడి 
ఆరోగ్యం కోసల ఎన్నో ఉపవాసాలు చేసిన తల్లి 
మరణానంతరం మూడు రోజుల పాటు ఆహారం 
లేకుండా అగ్నిలో శోషణకు గురవుతుంది. 


అప్పుడు ఆమె పడే బాధ బిడ్డడిని ఎలా 
కదిలిస్తుందో బాపు గీసి చూపారు. 
అన్ని భైవులా చుట్టుముడుతున్న 
అగ్నికీలలలో కమిలిపోతున్న తల్లి ముఖం 
చూడలేక శిశువు బాష్పధారలతో వాటిని 
అస్మిని శోషయేట్టేహం, త్రికిర్రో SAMs శుకం క్విస్‌ ఫరిత్తులు టేళాం లిజ్టశే నోర సులి ఆర్పడానికి చూన్తున్నాడు. “క న్నీళ్లకు 
తీల్లళిష్క్రములొర్థియ రూర్భపింటం దినత్యుహం. | ఆహకంచే$. అంద్‌ుఓప్రతినా ఫేసు DTV య మ 


వృథాప్రయత్నమె. ఎంత గొప్పవారైనా ప్రాకృతిక 
విషయాలకు లోనుగాక తప్పదు. 

శరిరం మొత్తాన్ని చూపకుండా కేవలం 
మొహాన్ని మాత్రమె చూపడంలో బాపుగారి 
ఆంతర్యం ఏమిటంటే - అన్ని వైపులా మంటలు కొ 
పగ నమః కపాలం పగలడవేం ౫ 
దహనసంస్మారంలో ముఖ్యఘట్టం. గో 


౪ చూపి oA HL yp 





లీలా 


న పుడితే మనుగడకే దారం వేవిళ్ల 
సమయంలో ఆమెకు అన్నం వాసన సైతం పడదు. 
అంటే మృత్యుముఖంలోకి వెల్లినట్లె కదా, ఏదో 
ఒకటి తినకపోతే [పాణం నిలవదని-తనది కాదు, 
లోపల వున్నవాడి [పాణం- కతుకుతుంది. చేదు, 
వగరు జెషాలు సేవిస్తుంది. అవి తింటే కడుపులో, 
గుండెల్లో మండుతుంది. ఇదంతా దేనికోసం? 
బయటకు వచ్చి గుణవంతుడిగా తేలతాడో లేదో 
తెలియని, పరిచయం లేని ఒక జీవి కోసం తల్లి 
యిన్ని కష్టాలు పడుతుంది. 

ప్రసవం తర్వాత కూడా తిండి విషయంలో * 
నియమాలు కొనసాగుతాయి. పిల్లవాడి ఆరోగ్యాన్ని 
దృష్టి పెట్టుకుని అనేక తిండపదార్గాలను 

షేధించవలసి వస్తుంది. కాశీలో వదిలేసిన“ శాకం శ్‌ 
హా కనబడితేనే మనసు: ఏకుతుంది. ఒక్క ౫ 
శాకానికే మన కిలా వుంటే మరి తల్లి ఎన్ని న 
వదులుకుంటోందో! రసే సందెియమైన నాలుకను 
అదుపులో పెట్టుకుని కటువైన కారపు పదార్ధాలు 
ఎన్ని సేవిస్తోందో! 

ఆ భావం వ్యక్తీకరించడానికి బాపు ఆమె 
అరచేతిలో మండుతున్న హాలాహలాన్నే పెట్టారు. 
ఆమెను శివమూర్తిని చేశారు. నుదుటిపై విబూది, 

it ఛి కొప్తులో నెలవంక, చేతికి నాగాభరణం ఆమెకు 
దాభా యి కుచో కోటని చివిద్గిని ఇది అది అంచి Stas చేదు, కాం స లోకక్షేమం కోసం న. సేవిందీన 
తస్తనిర్చరు లార్టియ | కూర్చ రిండం నదొత్తుకొం తేశదుంచానడుం చెయ్యాల్‌ంపీ కట్టండి వర్న. అందుకీ బ్రకిశరమళివుణ్ని స్ఫురింపచేశారు. కనురెప్పల్సొ, 
ముఖకవళికల్లో పసుటమౌతున తలి బాధను 
ఊయార్టసిండ్యాఖీకు సటక్టీప్కైల్నిను శిశువు న. లేదే, ల. అన్నట్లు 
ఆమె చేతులను నోటిదాకా తీసుకెళ్లడానికి సి 
ప్రయత్నిస్తున్నాడు. వాడికి యిది ఆటగా వుంది. 
అయినా చంద్రుని వంటి చల్లని మనసున్న తల్లి , 
దానికి నొచ్చుకోవటం లేదు. 





a 


'అకిస్పైగం ము య న్ను: గరకీడాటరొటం 
తల ని ay రుఇొద్థియ య్‌ తపి oko Sr 


శ 


AE 


రిత్పెంగీజ అన్నీ తేశాశ పండా ౨ భర వ్యన్నిష్పుటుని 
రేద్గంచనందుప ఎ్రతిగౌ నైట 
it తూచ్చకి ంబాన్మి (మకీ బ్రైళ్సుటు 


గ —————_—_ యొ ణా 


ఇ త 
న్‌ 


గర్భాన్ని ఆవరించిన చీకటి నుండి తేజో 
మయమైన లోకంలోకి వచ్చిన శిశువు శరీరంలోని *౫ 
మాలిన్యాలను క్షాళన చేసి, అతని అవయవాలను 
చైతన్యవంతం చెసి ప్రాణాన్ని నిలబెట్టగలిగిన ద్రవం 
తల్లి స్తన్యమె. అందుకే ఆమె అమృతమూర్తి. గృహిణి 
మాతృమూర్తిగా మారగలగడానికి వీలుగా గర్భిణిగా 
వుండగానే ఆమెలో క్షిరగంథులు తయారవుతాయి, 
చర్మం మందంగా తయారవుతుంది, ఒళ్లు 
ఉబ్బుతుంది. 

స్త్రీకి సిగ్గు సహజలక్షణం, కానీ బిడ్డ పుట్టి ఆమె 
తల్లిగా మారినపుడు పిల్లవాడి ఆకలి తీర్చడం క్ట 
స్వాభిమానాన్ని సైతం పక్కకు పెట్టి బహిరంగంగా 
స్తన్యం యివ్వడానికి వెనుకాడదు. ఆ అలుసు తీసుకుని 
శిశువు నిరంతరం ఆమెను పాలకై వేధిసూ వుంటాడు. 


ఆమె ఒంటరిగా వుందా, పదిమందిలో వుందా, యిది 


~~ 
స! 


'లెగలా, రాత్రా, తనేమైనా తిందా ఒంట్లో ఓపిక వుందా, 
లేదా అన్న ఆలోచన లేకుండా నిరంతరం ఆమె 
గుండెలపైకి ఎగబాకుతాడు. స్తన్యం కోసం ఏడ్చి 
ఆమెను అల్లరి పెడతాడు. 

ఇలా వేధించినందుకు ప్రతిగా నెను. వీత 
మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను అనే యీ శ్లోకానికి 
బాము వివశురాలై వాలిన్తున్న ముపాళను 
చిత్రీకరించారు. పైన సూర్యబింబం, చంద్రబింబం 
కలిసి పెద్దగోళంగా మారి ఆమె నడుంపై భారం 
పడినట్లు చూపి, రాత్రింబవళ్లు వేదనకు గురవుతున్నట్లు 
చూపారు. అస్తవ్యస్తంగా వున్న ఆమె కాలుచేతులు, 
విరతోసి వున్న ఆమె జుట్టు ఆమె శుష్బస్థితిని | 
చూపుతున్నాయి. స్త్రిని అసభ్యదృష్టితో చూసేవారికి క్ని 
యీ బొమ్మలను చూపినపుడు మాతృదేవతగా ఆమె ౪” 
స్థానం. ఎంత ఉన్నతమైనదో తెలిసివస్తుంది. _ 





BO 
ణయ 


పాలకు వేళ లేనట్లే శిశువుకు సుల 
విసర్జనకు కూడా వేళ లేదు, సల స్పృహ లేదు. ఖః 
తల్లి ఎక్కడికైనా వెళదామని తయారయి బిడ్డదిని 
అక్కున చేర్చుకుని ముద్వు చేయబోతే “నీర 
తడిపేసాడు. అయినా తల్లి కోప్పడదు. వాణ్ని శుభ్రం 
ఐనా తనను శం[బ్రం ఐ సత్రకరన్‌ మల్లీ 
పడుక్కోబెడుతుంది. పగలైతే వెంటనె శుభపరచడం 
వీలుపడుతుంది. మరి రాత్రివళ నిద్రవోతూందగా 1 
ఆమె పక్క పాడు చెస్తాడు. దుప్పటి, పరుపు తడిసి 
ఆమెకు నిదాభంగమై మెలకువ వచ్చేస్తుంది. శుభం 
చని, పక్కలు మార్చి నిద్రకు ఉపక్రమించాలి. 
ఆరోగ్యంగా వున్నపుడే యిలా వుంటే యికజ 
అనారోగ్యం పాలైతే పడే అవస్థ చెప్పనలవి కాదు. 
ఈ దురవస్థను చూపడానికి బాపు తల్లి శరీరాన్ని హీ 
ఆ ద్రవాల్లో ముంచెత్తారు. కేవలం ముక్కు తలళ్లో 
మాత్రమె బయటకు కనబడుతున్నాయి. ఆ పరిస్థితిలో 
కూడా వీడ్డను వాటికి దూరంగా వుంచడానికి పెకి 
అజ, ఎత్తి పట్టుకుంది. ఆమె అరచేతుల్లో హాయిగా 
| “౫నిద్రపోతూనే వాడు తన పని తాను కానిచ్చేస్తున్నాడు. 
ఆమె వెళ్ల ద్వారా ఆ చుక్కలు కారుతున్నాయి. ఖీ 
అయినా ఆమె మోములో చికాకు లేదు. ప్రశాంతతే 
తాండవిస్తోంది. 
కత్రా టూరు bpp hE SEE SIS WUE సీ by sR తండ్రి బిడ్డకన్నా వేరు, కానీ బిడ్డ తల్లిలో క్షీ 
శ నిష, కొంటు మార్భీసింగంం ఏవుర్లుహం శక్‌! uo తంగా చః Yd pan అంతర్భాగమే. వెలుపటికి వచ్చినా ఆ బంధం తెగదు. 
క్క ల In రూ నా క క భక్‌ ( రకు కాకు బాల్యంలో అనుభవించిన మాతృస్పర్శ బీవితాంతం 
ల కం లా ట్టి లా తియ్యటి జ్ఞాపకంగా నిలిచిపోతుంది, సేదణ్‌ 
తీరుస్తుంది, స్వాంతన కలిగిస్తుంది. 
కళాశాలల్లో యీ పద్యాలను బొమ్మలతో సహా 
సిలబస్‌గా పెట్టాలి. దీనికి మతం ఆపాదించవలసిన ఇ 
పని లేదు - సర్వపాణులకు తల్లి పూజనీయ కాబట్టి! 





ామేతూసీ శిదిఘు+న, “శల దుత్త 
An నిర్చ్యరు కార్భింు మూర్చ పిండం దిటిట్టరొం 


చం బీర్బీట్రన తొఘరూనీ అిత్తుంంచు గగరాపాన్మి 
నుకా0న్మ అిమీళవంరాడేసీనీందుకు క్రితనా ఈరర్భ్రువిలన్లు 
చోట సతుస్పీస్తున్సతు 


ఇ తి 


సాధారణంగా (గీష్మానికి అన్వయమయ్యే 
'నిదాఘేచి పదాన్ని వ్యాసుడు దీనిలో మాఘమాసానికి ల 
అన్వయించారు. దీర్హమైన మాఘమాస రాత్రులలో 
చలిని తట్టుకుంది తల్లి. లోకంలో ఎవరి ఉపకారానిళ్షి 
కైనా పత్యుపకారం చేసి బుణం తీర్చుకోవచ్చు, 
పితృబుణం సైతం తీర్చుకునే మార్గం చెప్పిన వేదం, శీ 
మాతృ బుణం తీర్చుకోగలిగే ఉపాయం చెప్పలేదు. ౪ 
ఎందుకంటే తల్లి బుణం తీర్చుకోలేనిది. సర్వసంగ న్నా 
పరిత్యాగులైన సన్యాసులు సైతం తల్లి పట్ల బాధ్యత శ, 
నెరవేర్చినవారే. 

స్తీ తన భర్తతో అద్వైతభావాన్ని పొంది “మేమిద్దరం క్ల 
ఒక్కటె అనే భావనతో వుంటుంది. అందుకే తనలో 
ప్రవశించిన పురుషతేజస్సును ఆవె శరీరం 
అంతర్భాగంగానే గుర్తించి, దాన్ని రక్షించుకుంటుంది. క్ల 
'నువ్వు నా పాలిట సృష్టికర్తవు, స్తన్యమిచ్చి, గోరుక్లో 
ముద్దలు తినిపించిన స్థితికర్తవు, జో కొట్టి నిద్రపుచ్చిస్సి 
స్వల్పకాలిక లయానుభూతి కలిగించిన పళయకర్తవు. 
నువ్వు నా కోసం శిశిరతాపాన్ని భరించావు. చలికి 
వణికావు. దుఃఖాన్ని అను భవించావు. తావాన్నిళ్షి 
భరించలేక ఏదైనా ఉపాయాన్ని అవలంబిస్తే దాని 
వలన నా ఆరోగ్యం దెబ్బ తింటుందేమోనని జంకావ. 
నేనేం చేస్తే నీ బుణం తీరుతుందమ్మా' అని షా 
ఆక్రోశిస్తున్న శిశువు చలికి ముడుచుకున్న తల్లికి ౪ 
అరచేతిలో వేడిని చూపి కొంతైనా ఆమె బాధ 
బాపడానికి ప్రయత్నించినట్లు బాపు చిత్రీకరించారు. 

'దరిద్రంలో సైతం ఇవ్వడమనేది మా అమ్మ దగ్గరే 
నేర్చుకున్నాను.” అన్నారు యీ శ్లోకాలను 
అనువదించిన ముళ్లపూడి వెంకటరమణగారు. క్ల 
అజరామరమైన బాపు-రమణల మైత్రి యీ పుస్తకంలో జా 
కూడా కానవస్తుంది. 





ట్రవ్రగ్భా్ధం కృటనే అత్రేయిట్టం గీక0ి bogs 
తట్టి శరమ భిభ్ధియీ, రూస్త్రీవింటం చదిచ్చు[$ం 


ఆ$నినో అంయ'2ంజినీ ఐట, 3లో Sp ప 
రక్టింనినందుకు చనా) 
న్‌ క ఊతూోత్తపిండాన్ని hhh, నకు 


BO 
ఇ యో 


శిశువు అర్భకుడు. వాడికేం కావాలో వాడికే షా 
తెలియదు. తల్లి (గ్రహిస్తుంది. ఎప్పుడు ఆకలి ౫ 
వేస్తుందో, ఎప్పుడు దాహం వేస్తుందో తెలుసుకుని 
సమయానికి సమకూరుస్తుంది. వాడికి తగినవిధంగా 
ఆహారాన్ని తయారుచేసి యిస్తుంది. అది తన 
బాధ్యతగా భావించి, దానిలో లోటు జరిగితే 
అపరాధం చేసినట్లు భావిస్తుంది. పని మీడ 
బయటకు వెళ్లి యింటికి తిరిగివచ్చిన తల్లికి 
గుమ్మంలో పిల్లవాడు ఎదురై ఆకలేస్తోందమ్మా అంటే 
విపరీతంగా బాధపడి, తనను తాను తిట్టుకుని 
గబగబా వండి పెడుతుంది. తన ఆకలి సంగతి 


1 చూసుకోదు. చివరకు ఆమె విస్తరి ముందు 


కూర్చునేసరికి ఆ పిల్లవాదే ఎన్నో అవాంతరాలు 
కల్పిస్తాడు. అయినా ఆమె విసుగు చెందదు. 

ఎదుటివారి నుండి ఎ (ప్రయోజనాన్ని i 
అపెక్షించకుండా చేసే గుణం - (పమ. ఎదుటివారి ౫ 
అభ్యున్నతి కర్ర సర్వస్వం వదులుకునే గుణం - 
త్యాగం. (పమ, త్యాగం రెండూ కలిసిన మూర్తి - 
మాతృమూర్తి మాత్రమె. బాపు బొమ్మలో చమత్మారం 
ఏమిటంటే బిడ్డకు ఆకలేస్తే ఏడుస్తున్నది బిడ్డ కాదు, 
అమ్మ! భాగవతంలో కృష్ణుడికి ఆకలి వేస్తే యశోద 
రోదిస్తుంది. ఆమె కన్నీటి బిందువు పిల్లవాడికి 
బొట్టుగా అమరింది. ఆజ్ఞాచక్రం పై బొట్టు వుండడం 
మంగళప్రదం. నాకోసం బాధపడే అమ్మ వున్నంత 
కాలం నేను క్షేమమే అని బిడ్డ |గహిస్తున్నాడు. 
అందుకే చేతులు జోడించి తల్లికి నమస్కరిస్తున్నాడు. 

'నన్నింతటి వాణ్ని చెసిన నీకు నెను యూనోొడు 
యివ్వగలిగేది ఒక్క పిడచ మాత్రమే. కాకులు, సా 
కుక్కలు సరచరించె ఈ శృశానంలో రుస సతి 
లేని పిండం పెడితేనే నువ్వు సంతోషపడుతున్నావే! ళీ 
అంటున్నాడు. 





Og AES యీ కూరా యాతీత్‌ శృన్హోర్షినాంక 3 
తల్ల నిన్ట్య్రతులుర్జయ మ్యష్చుసింం దప 


అంటరు పిల్ల? 3౯౫ తుగిరినీ వీ 
అల్చిటోరింగా భ్వకకింానం సీట్‌ 
ప్రీతిగా ఈ యూత లంబాన్ని గతున్ప్చిటున్ను 


ఇ త 
న్‌ క 


సృష్టిలో మారగలగినది స్తీ శరీరం ఒక్కటే. బిడ్డకు 
కావలసిన అన్ని ధాతువులు, కడుపులో బిడ్డ 
తేలియాదేందుకు తయారటేం (ద్రవం, 
పనపసమయంలో రక్షణకు అవసరమైన ఉమ్మనీరు 
పటన్నిటినీ ఆమె శరీరం తను తినే ఆహారం నుండే 
తయారుచేసుకోగలుగుతుంది. తల్లి యింత కరుణ 
చూపుతున్నా లోపలి పిండానికి అదేమీ పట్టదు. తనకు 
కావలసినదంతా అమ్మ ఆహారం నుండి జలగలా, 
పరాన్నభుక్కులా నిర్దాక్షణ్యంగా గుంజుకుంటుంది. 
రక్తహీనత పెరిగితే ఒక్కో సమయంలో తల్లి ప్రాణానికే 
గండం, అయినా ఆ పిండానికి అది అనవసరం. 

బిడ్డను పోషించే క్రమంలో తన కడుపు సంగతి 
చూసుకోదు. కలాం తన ఆత్మకథలో రాసుకున్నారు 
- “యుద్ధసమయంలో, రేషన్‌ రోజుల్లో ఓనాడు నేను 
యింట్లో చెసిన రొట్టెలన్నీ తినేశాను. అమ్మకేమీ 
మిగల్బలేదని వూ అన్న తిట్టాడు. అమ్మ 
నడిగా-'నువ్వు తినలేదా? అని. “నీ బొజ్జ నిండితే 
నా బొజ్జ నిండినట్లో అంది అమ్మ. నాకప్పుడు అర్థం 
కాలేదు. పెద్దయ్యాక యిప్పుడు తెలిసింది మాతృత్వం 
అంటే ఏమిటో..” అని. అందరు తల్లులూ అలాటి 
వారె. ఏ బిడ్డా అంతా నాకు పెట్టెస్తున్నావే, అమ్మా 
నీకేమైనా మిగుల్చుకున్నావా?”” అని అడగడు. అలా 
అడగాలని తల్లి ఆశించదు కూడా. 

బాపు తన యీ బొమ్మలో తల్లికి చిరుముద్ద 
పెడుతున్న పిల్లవాణ్న ఆ మాత్రానికే అరమోడ్సు 
కన్నులతో మురిసిపోతున్న తల్లిని చిత్రీకరించారు. 
ఆ ముద్ద పిల్లవాడి స్వార్దితం కాదు, తను చేసిపెట్టినదే. 
అయితే తనను గుర్తుపెట్టుకుని తినిపిస్తున్నందుకు ౫ 
అదే అక్షయుంగా బావించి మాతృమూర్తి స్వీ 
పొంగిపోతోంది. 





తి 
ఖు యో 


అమ్మను చెట్టుతో పోల్చవచ్చు. చెట్టు మనిషికి 
అనేక విధాల ఆశశయాన్నిన్తుంది. నీడలో ల్లో 
ఆడుకోనిస్తుంది, ఫలాలిచ్చి సేద తీరుస్తుంది, 
యింటికి కలప నిస్తుంది, వంటింటికి వంటచెరుకు శ: 
నిస్తుంది, రోగనివారణార్దం మందుల నిస్తుంది, 
అంత్యదశలో కట్టెల నిస్తుంది. 
త్రల్లి బిడ్డకు. ఆహారం సమకూర్చడమె కాదు, 
అనారోగ్యం పాలయినప్పుడు శుశ్రూష చేస్తుంది. 
బాధ పడుతుంది. మొక్కులు మొక్కుతుంది, 
ఉపవాసాలు చేస్తుంది. స్త్రీకి భర్త, బిడ్డ రెండు కళ్లు. 
ఎవరికి కష్టం వచ్చినా తట్టుకోలేదు. ఇద్దరికీ ౪ 
సర్దిచెప్పడంలోనే ఆమె కాలం గడిచిపోతుంది. బిడ్డ 
ఎంత పెద్దవాడైనా తన చేతో తిండి పెట్టాలని ఆకె 
పడుతుంది. తినకపోతే ఆరోగ్యం బాగాలేదేమోసకీ 
బెంగటిల్లుతుంది. ! 
మొగ్గగా వున్నపుడు లెని: సువాసన పువ్వుగా 
వికసించినప్పుడు వచ్చి చేరుతుందని బసవశ్తో 
పురాణంలో చెప్తారు. అలాగే కన్య ఒక గృహిణిగా, 
తల్లిగా ఎదిగినప్పుడు ఆమెకు అంతులేని సహనం" 
వచ్చి చేరుతుంది. 
బాపు యీ బొమ్మలో శిశువును బిగించిన 
గుప్పిళ్లతో, మూసిన కళ్లతో చిత్రీకరించి వాడి స్వీ 
గ వ్యాధిగ్రస్తతను సూచించారు. తల్లి పడే వేదనను 
శ్రే క్రి ధటియ్యో నోంిళన్యరను. | వేస రరర బర లటురన్మ్యడు బొదరటవి స్టే కరన ుం చెసే నిజమైన సేవ 
AUT) బొద్ధియ యు దనష్యురా౦ అందుకు GIR బీపీ Hs రంగాన్ని pot యు ఏమిటంటే నిరుపేద గర్భిణులకు పోషకాహారం 


ద] 


Y 
క్ర 


అందించడం, కుటుంబసభ్యులకు నచ్చచెప్పి వారి 
చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం సమకూర్చడం! 
పసవానంతరం శిశువులకు వ్యాధినిరోధకాలను ₹ 
యిచ్చి వారికి ఆరోగ్యం, తల్లులకు ఆనందం: 
కలిగించదం! 





నిక్రీళీంో ఛవేన్మికుః రృత్యులేవి శ సంచీయ? 
స్తే నే రిషరు భొర్భంతు (మొచ్చపిం౪6 ఏత హిం 


nebo $462 CRORE SAAR So 
అంచుకు ప్రతిగా నేమ ఈ మూత్చ పిండాన్ని ఫముకి స్తు న్నకు 


ఇ తి 
న్‌ క్‌ 


భాగవతంలోని “కవిలగీతిలో కపిలుడు 
దేవహూతికి గర్భధారణ గురించి చెప్పిన విషయాలన్నీ ల 
ఆధునిక ప్రసూతి వైద్యనిపుణులు ఆమోదిస్తున్నారు. 
భాగవతం వ్రాసిన వేదవ్యాసుడే వాయుపురాణంలో ళో 
అంతర్భాగంగా యీ షోడశశ్లోకాలను చెప్పి 
గర్భ్పధారణలోని కేశాలను [వన్మావించి, 
మాతృబెన్నత్యాన్ని మనకు చాటి చెప్తున్నాడు. 

రక్తంలో హెమోగ్లోబిన్‌ తగ్గితే లోపలి బిడ్డకు మరీ 
తగ్గితే తల్లికీ ప్రమాదమే. ప్రసూతి గదిలో స్రీ పడే 
బాధను ఎఫ్‌టిపి సిండ్రోమ్‌గా వైద్యులు పిలుస్తారు. క్‌ 
ఫియర్‌ (భయం), టెన్షన్‌ (ఆందోళన), పెయిన్‌ (బాధ) ౫ 
కలగలిపిన ఆ సమయంలో ఆమె ఏ పరాదేవతకన్నా 
తక్కువ కాదు. బాధ నడుములోంచి, కడుపులోకి పాకి, 1? 
కిందకు ప్రసరిస్తూండగా, పాదాలతో మంచాన్ని 
నిగడదన్ని, కంఠంలో ఊపిరిని బంధించి, చేతులతో 1? 
అందినదాన్ని గట్టిగా పట్టుకుని, విచితధ్వనులు 
చేస్తుంది. తనకు రక్తపుపోటు పెరుగుతుందేమో, 
సున్నితమైన అవయవాలు దెబ్బ తిని రక్తస్రావం 
జరుగుతుందేమో అనే ఆందోళన చెందుతుంది. 
బిడ్డడికి ఏమైనా అవుతుందేమోనన్న భయం 
వెంటాడుతుంది. 

గర్భకోశం నుండి వెలుపలకి వచ్చే నాలుగు ఇ 
అంగుళాల దూరం దాటడం మనిషి జీవితంలో కో 
అత్యంత స్వల్సమూ, అత్యంత ప్రమాద భరితమూ సీ 
అయిన ప్రయాణం. ఈ పయనంలో ఎవరికైనా 
ముప్పు వాటిల్లవచ్చు, కొన్ని సందర్భాల్లో యిద్దరికీ 
వాటిల్లవచ్చు. తను పుట్టిన రొజున 
మృత్యుముఖంలోకి వెళ్లి తిరిగివచ్చిన అమ్మ మళ్లీ" 
పుట్టిన రోజుగా భావించి జరుపుకునేవారు ధన్యులు. ట్లో 
బాపు బొమ్మలో కళాహీనమైన మాతృమూర్తి ఆమెకు గీ 
హారతి పడుతున్న శిశువు కానవస్తారు. 





యుతువ్వుశే మహో నశ బ్యూతా వైశరీల్‌ కబ్‌, 
శక ట్ట ఓణార్టియ, కాచే పిండం ఏనమ్వూతం 


యయతుచ్విరీం యుందు రోరోేరమ్టైనీ వైఠరలో నజ 
కరుంది. అడి మరు BA వంగ 
నేకు ఈయాత్చకిండాన్మి కచుజ్బత్యు కాకు 


BO 
ణయ 


ఈ శ్లోకంలో రెండవ పాదంలో “ఉద్దరణార్దాయ' 
అని వస్తుంది. గమనించండి. ఇప్పటివరకు గీసిన 
బొమ్మల్లో తల్లి చేతుల్లో శిశువు వున్నాడు. కానీ 
దీనిలో శిశువు చేతిలో తల్లి వుంది. మరణానంతరం 
వైతరణీ నదిని దాటడానికి తల్లికి తోడ్చడవలసిన 
వాడు తనయుడొక్కడే. ఒక వ్యక్తి నుండి అమ్మను 
తీసుకుని వెళ్లిపోవడానికి జగన్మాత కూడా 
సంశయిస్తుంది. అందుకే గోమాత, భూమాత, 
ప్రకృతి స్వరూపిణియైన లోకమాత - అనే 
ముగ్గురమ్మలను |పనాదించి మరీ అమ్మను 
తీసుకుపోతుంది. నీ తల్లి స్థానంలో ర. 


| సేవించుకో అని ఆదేశమిస్తుంది. 


అంత్యేష్టి సంస్కారంలో చేతులు కలిపికడతారు. 


' కాలి బొటనవేళ్లు కలిపి కట్టడం చెత ఒక పాదంపై 


మరొక పాదం చేరుతుంది. శాశ్వతనిద్ర చేత వదనం 

నిరిప్తమవుతుంది. బాపు వాటిని సూచించారు. 
బాపుగారు గీసిన బొమ్మలన్నీ ఒక యెత్తు, యీ 

బొమ్మలు ఒక యెత్తు. ఈ బొమ్మలకై బాపుగారు 


౪. పారాడే తన పసితనంలోకి వెళ్లి గీసినట్లు నాకు 


తోస్తుంది. 

బాపుగారు దేహం విడిచి ఉత్తమలోకాలకు 
వెళుతున్నపుడు వ్యాసభగవానుడు ఆయనకు 
దర్శనమిచ్చి, అభినందించి, ఆశీర్వదించి వుంటారని 
ననుచరివిన వరుకు సాక్షిగా నాకు గట్టి నమ్మకం. 

ఈ పుస్తకానికి విసృతప్రచారం కలిగిస్తే 
సమాజంలో మహిళల పట్ల గౌరవాభిమానాలు జ 
పెరిగి, తలిదండ్రులను వృద్ధాశమాలకు తరలించే ' 
ఆలోచనాధోరణిలో మార్చు వచ్చి సమాజం మరింత న 
సంస్కారవంతంగా మారుతుందని నా విశ్వాసం. జ 








3 

జ = 
ణ్‌ 
ఖై 3 
a కై 
క Eb 
a సై 
శ i గై 

జ = 

ఖే 

న 





అశ్రుతర్పణాలు... 


(1౨.10.1834, - (31.06.0014) 








రూపి వసుత చ సమక్రియం యత్‌, ఏతత్తయం జగతి పుణ్యకృతో లభంతే” 
- భర్త ర్హృహరి నీ గల శతకం 60 


Py” | a! 
% యితం చ  స్వతక్తిక: - దూతం 
అతిథి, పిల్లలు, భార్య, తలి, తండి యీ ఐదుగురు గ్వహసు తపక పోషింః 

| ఆ టీల rn 4 1 =! గగ న 4 = . గ్‌. . డూ గ్‌ గ్ల | 


“యం మాతాపితరౌ క్లేశం, సహేతే సంభవే న్యణామ్‌, 
న క సమ్‌: శక్కా కర్తం వర్షశతై లప మనుష షత 1 ౧౨.2౧27 





సృష్టిలోని తియ్యని పదం అమ్మ! 
దేవుడు కల్పించిన కమ్మని బంధం అమ్మ! 
ప్రాణం పోయే స్థితిలో మరొక ప్రాణికి జన్మనిచ్చే దేవత అమ్మ! 


మనిషికి తప్ప ఆ పరమశివునికి కూడా లేని వరం అమ్మ! 


మ్మ బక వైపు, దేవతలంతా బక వైపు 
నీవ ఎటువైపు ( అని అడిగితే నేను అమ్మవైపే ! 








క్రీ;శే; జయంతి లక్ష్మీ నృసింహ శాస్త్రి (1903 - 77) 
కీ,శే। సూర్యకాంతం (1 9౮9 - 80) 


(= పెద్ద కుటుంబం, బహుసంతానం, వచ్చేపోయే అతిథి అభ్యాగతుల సేవ, వారాల తరబడి ఉండిపోయే బంధువుల బాగోగులు 


(nD 


గ్‌ 





జడకు జన్మనిచ్చి ముందు, జన్మ నిచ్చే సమ, 
డక స్త్రీ ఎన్ని కష్టాలనుభవిస్తుందో స్మరిస్తూ వేదవ్యాసుడు రాసిన “మాతృషోడశి”ని 
బాపుగారి బొమ్మలతో, చ గంటి వారి వ్యాఖ్యా రానంతో “మాత్యవందనం” పేర జయంతి 
చారిటబుల్‌ ఫౌండేషన్‌ మీకు అందిస్తోంది. 

మాత్యవందనం అంటే తల్లికి మాత్రమే నమస్కారమని మేము అనుకోవటం లేదు. 
జగతికే మాతాపితరులైన పార్వతీపరమేశ్వరులు వాక్కు, అర్ధము వలే విడటీయరానివారని 
కాళిదాసు ఉవాచ. మా తలిదండ్రులూ అటువంటివారే అనీ, యూ వందనం వారిద్దరికీ 
చెందుతుందని నమ్ముతున్నాం. 

తండ్రి అంటే శిక్షణ, క్రమశిక్షణ - తల్లి అంటే కరుణ 

తండ్రి అంటే ఆలన, పాలన - తల్లి అంటే లాలన 

శిశువుకు యివన్నీ కావాలి. వీటిలో ఏది తగ్గినా వ్యక్తిత్వవికాసం అసంపూర్ణమే. 

ఏ తలిదండ్రులైనా తమ పిల్లల శ్రేయస్సు కోసం తపిస్తారు, శ్రమిస్తారు. 

మా తలిదండ్రులూ అందుకు భిన్నం కాదు. 


యంలో, Leu) సమయంలో 







చూసుకోవడం, విరామమెరుగని వంటింటి అజమాయిషీ, పనివాళ్లెందరు వున్నా తనే బాధ్యత వహించడం, దక్షతతో బయటి వ్యవహారాలు 
చక్కపెట్ట భర్తకు, పిల్లలకు మధ్య సంధానకర్తగా వ్యవహరించడం - ఆనాటి కుటుంబాలన్నిటిలో గ్యృహిణిది యిదే కథ. మా అమ్మటి అంతే. 
అయితె మా తమ్ముడు టిర్హ్య అనారోగ్యం పాలయినపుడు పుష్కరకాలం పాటు చేసిన సేవ ఆమెలో ఒక “ఫ్లారెన్స్‌ నై నెటింగేల్‌'ను మాకు 






యూ! రెం 


i 


సచేతనం. మన ఉనికికి, మనుగడకు మూలకారణమైన తలిదండ్రులను జీవించి వుండగా సేవించుకున్నవారే ధన్ములనే భావన నేటి. 


ఎంది. ఏడుగురిని కని, పెంచడంతో బాటు అతితకులుగులను నేర్పించిన మా తలిదండ్రుల బుణం బఐమిచ్చినా తీర్చుకోలేనిది. 
'ఆత్మావై పుత్ర నామాసి' అని ఆర్బోక్సి. మా ద్వారా, మా సంతాన 





౦ ద్వారా వారి స్మృతి, నైతిక విలువల పట్ల నిబద్ధత ఎప్పటికీ సజీవం, | 





శ్‌ జ్జ 


సమాజంంలో పరిఢవిల్లాలనే ఆకాంక్షతో, మాకు మా తల్లిదండ్రుల వలె యితరులకూ తమ మాతాపితరులు పూజనీయులనే ఎటుకతో యీ 


చిన్న పుస్తకం వెలువరించే వేళ మా తలిదండ్రులందించిన స్ఫూర్తిని భక్తితో, బాధ్యతతో గుర్తు చేసుకుంటున్నాం. 





జయంతి సూర్యప్రకాశ 








